కందుకూరి వీరేశలింగం 


రచన 
చిల్లర భవానీదేవి 


చూ. 


ప్రచురణ 
శు నూనన పబ్లికేషన్స్‌ 
శ్రీపతి సూర్యనారాయణ వీధి 
' గవర్శరుపేట :: విజయవాడ - 520 002. 


కందుకూరి వీరేశలింగం 


చిల్లర భవొనిదెచి 


శీ మానస ప్రచురణ 
పధమ ముద్రణ 
మే - 2001 


వెల. రు. 14-00 


లోపలి బొమ్మలు 


betas | కరుణాకర్‌ 


All Rights including subject matter and 
Title style are reserved with the publishers. 


కందుకూరి వీరేశలింగం 


కొంతమంది మహనీయులు చిరంజీవులు. 
వాళ్ళు చేసిన మంచిపనులే వాళ్ళను చిరంజీవుల్ని 
చేస్తాయి. ప్రజల మేలుకోరి కష్టాల కోర్చి వెలుగు 
చూపటం వాళ్ళ నైజం. వాళ్ళ విజయాలే వాళ్ళకి 
ఆనందం ఇస్తాయి. మహనీయులు సాహిత్యం 
ద్వారా, సమాజసవ ద్వారా ఉద్యమాల ద్వారా 
కృషిచెస్తారు. ఇలా సమాజసేవ చేసిన మహనీయు 
లలో కందుకూరి గొప్పవాడు. 

కందుకూరి వీరేశలింగం తలుచుకోకపోతే మన 


సమాజం ఇంకా దురవస్థలో ఉండేది. మంచి 


3 


ఆలోచన రావటం వెరు. దానిని ఆచరణలో 
పెట్టటం వేరు. సంఘంలో ఉన్న మూఢనమ్మకాన్ని 


ఎదిరించా లంటే గుండె ధైర్యం ఉండాలి. 


వీరేశలింగం తల్లిపున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. 
కందుకూరి 1848 ఎప్రిల్‌ 16వ తేదీన జన్మించారు. 
చిన్నతనంలోనే తండ్రీని కోల్పోవటం వల్ల 
పెదతండ్రిగారి పోషణలో పెరిగారు. అనారోగ్యంగా 
కన్పించినా గుండెధెర్యం ఎక్కువ. ఎకసంతాగ్రాహి. 
సాహిత్యం అంటే అభిమానం ఎక్కువ. చదువంటే 
అమిత ఆసక్తితో ఎన్నా బహుమతులను కూడా. 


పొందాడు. 
కందుకూరికి తమ కుటుంబంలోని మానవత్వ 


భావన చాలా నచ్చింది. కులాలు మతాలు 


లెక్కచేయని కుటుంబం వారిది. ఆ ప్రభావం 


స్‌ 


కందుకూరి పై చాలా ఉంది. 12 సం॥ల వయసులో 


రాజమహేంద్రవరంలోని ఇంగ్లీషు పాఠశాలలో 


చేరాడు. సూటిగా పోయే మనస్తత్వంతో తప్పుచేస్తే 
ఉపాధ్యాయులను కూడా ఎదిరించేవాడు. తన 
ఆలోచనపట్ల నమ్మకం హెచ్చు. ఉపాధ్యాయులకు 
కూడా అతడంటే (ఏమ. 

చిన్నవయసులోనే దైవం ఒకడెనని, అన్ని 
మతాలు ఒకటేనని గుర్తించారాయన. దయ్యా 
లంటే నమ్మకం ఉండేదికాదు. స్రలపరిస్థితి 
గురించి ఎంతో ఆలోచించేవాడు. వితంతువులకు 
వివాహాలు జరగాలని ఆశించేవాడు. స్ర్తీకి విద్య 
కావాలని చర్చించేవాడు. ఆ రోజుల్లో ను 


అతని శవంతో భార్యను దహింపబేసు 'సతి 


7 


ఆచారం ఉంది. రాజారామమోహనరాయ్‌ దానిని 
తీవ్రంగా ఖండించారు. ఇది విరేశలింగం దృష్టిని 


రూడా ఆకర్షించింది. 


_ రాజారామమనోహాగనరాయ్‌ నుండి మత 


సంస్కరణ, “సతి నిషధం, ఇంగ్లీషు నెర్పటం 
నెర్చుకున్నారు కందుకూరి. 1861లో రాజ్య 
లక్ష్మమ్మతో కందుకూరి వివాహం జరిగింది. 
ఆమెకు మొదట్లో కొన్ని మూథాచారాలున్నా భర్త 
సహచర్యంతో అవి వదిలిపోయాయి. అతని 
భావాలు, తెలివి ఆమెకూ అలవడ్డాయి. ఆ బ్రిటిషు 


ప్రభుత్వకాలంలో జరుగుతున్న క్రైస్తవప్రచారం 


8 


ాందూ మతాచారాలను విమర్శించటం అతనికి 


బాధగా ఉండేది. 


1870లో వీరేశలింగం మెట్రిక్‌ పాసయ్యాడు. 
1871లో రాజమండి పాఠశాలలో నహాయు 
ఉపాధ్యాయులుగా చేరాడు. 25 రు. జీతం వచ్చెది. 
1872లో ఆంగ్ల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయు 
నిగా చెరేనాటికి పత్రికలలో వ్యాసాలు రాశారు. 
అమావాస్యనాడు ఉద్యోగంలో చేరటం, అరటి 
చెట్టు గెల మధ్యలో వేసినా నరక కుండా 
ఉంతటిట ఇటువంటి పనుల ద్వారా మూఢ 


నమ్మకాలను తొలగించుకున్నారు. “గోదావరి విద్యా 


9 


ప్రబోధినికి సహాయ విలెఖరిగా పనిచేశారు. 


“రాజశేఖర చరిత్ర అనే తొలి తెలుగు నవల 


రచించారు. నమాజంలొని కుట్ర, కుళ్ళు, 


కుతంత్రాలకు దర్పణం ఆ నవల. 


“రాజశేఖర చరిత్ర తో బాటు “సత్యరాజా 
పూర్వ దేశయాత్ర , “సత్యవతీ చరిత్ర”. “చంద్రమతీ 
చరిత్ర. వసు రాశారు. మతం ఏర జరిగే 
అన్యాయాలూ, ఆచారాల పేరిట జరిగే మోసాలు. 
కపట సన్యాసులు ఆనవలల్లో కనిపిస్తారు. స్త్రీ విద్య 
కోసం తపన కూడా కనిపిస్తుంది. 

. ఆరోజుల్లో స్రీలు గడప దాటటం నేరం. ఆమె 


పిల్లల్ని కని, ఇల్లు చూసుకునే పనిమనిషిగా 


11 


ఉండేది. ఈ భావాన్ని కందుకూరి అంగీకరించ 


[క 


లేదు. విద్యలేని మనిషి వింత పశువు అన్నా 


12 


రాయన. స్త్రీకి విద్యకావాలి అనే ఉద్యమాన్ని 
ప్రారంభించారు. కొందరు న వ్యతిరేకించారు. 
కానీ కొందరు ఆయనకు సహకరించారు. సభలు 
సమావేశాల్లో స్తివిద్య చర్చనియాంశం అయింది. 
1874లో ధవళేశ్వరంలో బాలికల కోసం పాఠశాల 


స్తాపన జరిగింది. 


అది నిజంగా సుదినం. సాహసం కూడా. 
క్రమంగా స్త్రీలలో విద్యపట్ల అసక్తి పెరిగింది. 1875 
లో కందుకూరి “వివేక వర్దని'ని ప్రారంభించారు. 
కథలు, వ్యాసాలు, నాటకాలు, నవలా సరియల్స్‌ 


ద్వారా ఆ పత్రిక సేవలను అందించింది. వివేకాన్ని 


13 


పెంచుతూ సంఘంలోని దుర్మార్గాన్ని కలంతో 
ఎదుర్కొన్నారు కందుకూరి. ఆయన ప్రతిమాట దేశ 
భవిష్యత్తుకు బాట అయింది. రాజ్యలక్ష్మమ్మ 
కందుకూరికి కుడిభుజంగా సవ, (ఏమలను 


అందించింది. 


ఏరేశలింగం గార్కి విద్యార్థుల సహకారం 
అ అందింది. ఆయనను వాళ్ళు కంటికి 
రెప్పలా చూసేవారు. గుండెబలాన్ని నింపెవారు. 
1874లో ఆదర్శ విద్యాసంఘాల ఆశయాలన్ని 
కందుకూరి భావాలే! 1875లో వివేక వర్ధని పత్రికకు 


రాజమహేంద్రవరంలో (పెస్‌ ఒకటి ఎర్పాటు చెయ 


i4 


బడింది. ప్రాచిన. కవుల నాటకాలు, చరిత్రలు, 
వ్యాసాలు ఈ (పైస్‌లోనే ముద్రించా రాయన. 
1875లో కాళిదాసు “శాకుంతలాన్ని' కందుకూరి 
తెలుగులోకి అనువదించారు. సాహిత్య రంగంలో 
ఒక చక్కని బాట చూపారు. కందుకూరి విరేశలింగం 
సంతులు పద్యకావ్యాలు, ప్రకృతి శాస్త్రం, చరిత్ర, 
పురాణఇతీహాసాలు రచించారు. అధ్యయనం 


చెశారు. నాటకాలంటే ప్రజలకు ఆసక్తిని పెంచారు. 


ఆంగ్లేయుల పరిపాలన వల్ల ఇంగ్రిషు భాష 
జబారతదెళంలో వృద్ది అయింది. ఆచార 
వ్యవహారాలలో ప్రజలు మారారు. సాహిత్యం, 


15 


విద్యారంగంలో కూడా మార్పు తప్పనినరి 
అయింది. 1876 లో తన భావాల ప్రచారానికి 
“హస్యసంజీవని అనెపత్రిక ప్రారంభించారు. 
వ్యంగ్యంగా మూఢనమ్మకాలను ఖిండించటం 
దీని లక్ష్యం. స్త్రీలను వేశ్యావృత్తి నుండి విముక్తి 
చేయాలనీ, వీరేశలింగం ఎంతో ప్రయత్నించారు. 
స్ర స్వేచ్చకోసం విద్యను ఆయుధంగా చేశారాయన, 

భర్త చనిపోతే వైధవ్యం స్త్రి శాపంగా మారింది. 
వితంతు వివావోలను విరేశలింగం గారు 
స్వయంగా చేయించారు. భర్త మరణిస్తే భార్యను 


ఊరేగించారు. మత్తు పానీయాలు తాగించి 


16 


మంటల్లోకి భర్తతో పాటే దహనం చేసేవారు. 


ఆనాడు ఉన్న ఈ 'సతిని రూపు మాపటానికి 


17 


కందుకూరి శాయశక్తులా కృషి చేశారు. తెల్లని బట్టలు 
ధరించి, ఆభరణాలు విడిచి, శుభకార్యాలకు 
దూరమైన వితంతువులు చాలామంది పసివాళ్ళే 
వాళ్ళకి పునర్వివాహాలు తప్పు కాదని ఆయన ఎంతో 
నచ్చజెప్పారు. 
సంవఘసేవతోబాటు సాహిత్య సవ నిరంత 
రాయంగా చేశారాయన “రసిక జన రంజనం,” 
'శుద్ధాంధ్రోత్తర రామాయణము”, 'శుద్దాంధ్ర 
భారతనం(గవాం” రచించారు. అంతేకాక 
“పద్దాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధం” గ్రంథం వారి 


గొప్ప తనానికి ఉదాహరణగా ఉంది. ఆంధ్ర 


18 


దెశంలో తొలిసారి నాటకాలు ప్రదర్శించిన ఘనత 


ఆయనదే! 1880లో “వ్యవహారబోధిని” అనే బ్లడరు 


19 


నాటకాన్ని విజయనగరం మహారాజా వారి బాలికా 


పాఠశాలలో ప్రదర్శింపజేశారు. 


బిరేశలింగం గారి నాటక సమాజం 1880లో 
న్ధ్థాబంచబడంది, 'చమత్కార రత్నావళి" అనే 
అనువాద నాటకాన్ని రచించారు. దీనికి మూలం 
ఇంగ్లీషులో షేక్‌స్పియర్‌ రాసిన “ది కామెడీ ఆఫ్‌ 
ఎర్రర్‌ . 1880 తర్వాతి రచనలన్నీ ప్రజాక్షేమం 
కోసమే వ్రాశారు. తొలిసారిగా హేళన, తీవ్ర విమర్శ 
లతో, కూడిన ప్రహసనాలను రాసి ప్రదర్శింప 
జేశారు. వీరేశలింగంగారు సంఘసెవలో ఎన్నో 


20 


అవమానాలనూ, కష్టాలనూ ఎదుర్కొన్నారు, 
అయినా లొంగక రాజీకి దిగక చివరి దాకా 


నిలిచారు. 


సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయం 
వారి కలంలో పలికది. మనిషిలోని స్వార్ధంపట్ల 
వారికలం ఎహ్యభావం కురిపించేది. కందుకూరి 
మొత్తం 12 నాటకాలు రచించారు. సావాత్యం 
ద్వారా మనిషికి జ్ఞానం లభిస్తుందని బుజువి 
చేశారు. షేక్‌న్సియుర్‌ ఆ౦గ్గ క 


భారతదేశానికి లీలుగా చేసి రచించారు. హిత 


21 


కారిణీ సమాజం, స్థాపించి సవాసక్తి ఉన్నవారి 
ఆశయాలకు ఎలు కల్పించారు. 

1910 లో ఎరేశలింగంగారి భార్య మరణించినా 
కుంగిపోక ఆమెకు హృదయపూర్వక నివాళి 
అర్పించి తన సేవను కొనసాగించారు. ఎరేశలింగం 
గారు మొత్తం 35 మంది వితంతువులకు వివాహం 
_ జరిపారు. మానవతావాదిగా, ఇన్ని మంచి పనులు: 
చేసిన కందుకూరి 1919 లో తన 72 వ ఎట 
అమరజీవి అయినారు. వారి స్వియచరిత్ర మూడవ 


భాగంలో 48 ఎజీలు మాత్ర మెరాశారు. ఈరోజు 


22 


ప్రలు విద్యావంతులై అన్ని రంగాలలో వసు 
లతో సమానంగా ఉన్నారు. దనికి కారకులు 
కందుకూరి వీరేశలింగం పంతులే! స్త్ర జాతి వారికి 
చాలా బుణపడి ఉంది. స్త్రీలకు నిజంగా ప్రాతః 
స్మరణియుడు కందుకూరి. ఆయన బాట మన 


కర్తవ్యం. 


xXx Xx 


24 


